ఫుషమానసము 


మంత్రవాది వీర వెంకట సత్యనారాయణ 


అంశం: తెలుగు పద్య కవిత్వము 

రచన: మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ 
ప్రధమముద్రణ: 15-9-2021 

ప్రచురణ: మంత్రవాది 

ప్రతులు: 500 

వెల: 41/- రూపాయలు 

ముఖచిత్రం: సీతా మహాలక్ష్మి శనగల, హైదరాబాద్‌ 
ముద్రణ: వినాయక ఆర్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌, 


8885077341,991227 7341 
హక్కులు: సర్వస్వామ్యములు రచయితవే(థి 


ప్రతులకు: 

రచయిత 

16-31-63/7, బాలాజీనగరు, 
11వలైను, పాతగుంటూరు 
గుంటూరు-522 001 
ఆంధ్రప్రదేశ్‌ 


గతిశీల: 8121499695 


3 
మున్నుడి 

నన్ను అనుక్షణం ప్రోత్సహించుచు, నావెన్ను (దట్టి పద్యరచన యందు 
అనేక విషయము లుపదేశించి, రచనకు కావలసిన ధైర్యమును నింపుచూ, 
ముందుకు నడిపించుచున్న మద్గురువరేణ్యులకు వేవేల కృతజ్ఞతా పూర్వక 
నమస్సులు. 

నేను ఆకాశవాణి యందు, మరియు వివిధ మాధ్యమములందు 
నిత్యము వ్రాసుకొన్నట్టి అనేక విధముల పద్యఖండికలను ముద్రింపమని 
అమూల్యమైన సలహానిచ్చి, ఈ వుష్పమాూననము ఖిండకావ్యమయు రూపుదిద్దు 
కొనుటకు అనేక విధముల సహకరించిన వారు కవివరేణ్యులు, ఉభయభాషా 
కోవిదులు, విశ్రాంతాంద్రేపన్యాసకులు బ్రహ్మశ్రీ డా రామడుగు వేంకటేశ్వర కర్మ 
గారికి హృదయపూర్వక వేవేల కృతజ్ఞతాభి వందనములు . 
- రచయిత 


నా ఉన్నతికి అహర్షిశలూ శ్రమించి ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఉన్నత విద్యను 
చెప్పించి నిరంతరం నావెంట ఉండి ధైర్యంగా ముందుకు నడిపించిన మహా 
మనీషి త్యాగమూర్తి మానాన్న కీ॥శే॥ శ్రీ మంత్రవాది కృష్ణమూర్తి గారికీ, ఏ లోటూ 
రాకుండా కంటికి రెప్పలా కాచి పెంచిన ప్రేమమూర్తి మా అమ్మ కీ॥శే॥ శ్రీమతి 
దమయంతి గారికీ భక్తి ప్రపత్తులతో ఈ చిరుపొత్తమును క్యతజ్ఞతాపూర్వక నమస్త 
మాంజలులతో సమర్చించుకొను చున్నాను. 
-క్యతికర్త 


5 
1. Oy$, «7 dev) eV 
కం. వేగమె మోక్షము గల్లును 
త్రాగగ నామామృతమును ధరణిని కనంగని 


భోగము వీండుచు భక్తిం 
రాగము దీయుచు. బాడిన రాముండు మెచ్చున్‌ 


కం. పదములు పొరబడు చున్నవి 
ముదమునః(జేకొని భగవతి మోదముతోడన్‌ 
సదమున మెచ్చ(గ గవులిట 
పదముల నల్ల(గను గూర్చు బలిమిని నాకున్‌ 


తే.గీ. కలియుగమ్మునం దీండ్రింప( గరుణతోండం 
గొలువుం దీరి రక్షింప(గ కొండ పైన, 
దీన జన బాంధవునిగనేతెంచి నాడు 
వేదగిరివాస నరసింహ వెతలందీర్ప 


కం. హరి నామము వలదంచునె 
హరి నిక్కడం జూపుమన(గ, హరిదయ నామొ 
క్కరమున హిరణ్య కశిపుకు 
నరసింహుని జూపినంత నడు(కును బిందెన్‌ 


కం. 


కం. 


కం. 


కం. 


గరళము కంఠము,దాంచ6గ 

శిరమున సోముని వహించు శితికంఠునిగన్‌ 
మటుగున నుంచుచు దసంగుల 

పరములం దెల్ప6(గ6 గవితలం బ్రార్ధన లిడెదన్‌ 


చిక్కండు సంపదలకు మటథీ 

జిక్కండు సురలకు మునులకు జిక్కండు సిరికిన్‌ 
జిక్కండు మాయల జేయ(గ 

జిక్కెను తులసీ దళమ్ము చేతను సతికిన్‌ 


మ్రైొక్కులం దీర్పంగ నాపద 

మ్రైక్కులవాడు భువిగాచు మోదము తోడన్‌ 
దిక్కును జూపును సతతము 

నిక్కము మ్రైొక్కంగ స్వామి నెమ్మినిగూర్చున్‌ 


విఘ్నము లేర్పడినప్పుడు 
జఘ్నుని యుళిపించువాడు జగతిని కాచున్‌ 
విఘ్నాధిపతియ కొనంగ శ 
తమఘ్నిని పరిమార్చు దుష్ట తతిని సరగునన్‌ 


కం. 


కం. 


కం. 


కం. 


పీచము నణచంగ దుష్టుల, 

బ్రోచుచు భక్తులకు బొల్పు, బూన్స(గ సతమున్‌ 
బూచుల టీడును పార్వతిం 

గాచును సర్వము ధరణిని గంగను గూడిన్‌ 


మ్రైక్క(గ వేల్పులు నీదరిం 

జక్క(గ జేరుచు దయంొని సంరక్షించున్‌ 
దిక్కులం జూడక శీఘ్రము 

దిక్కువు నీవే నటంచు దెల్పుమ! నతులన్‌ 


2. సూక్ష్మ క్రమి 
సూక్మాతి సూక్ష్మ క్రిమి దా 
పక్కలముల మూసి తెటువ( బటి(గుచు నుండెన్‌ 
లక్ష్మణ సోదర! రఘుపతి 
యక్ష్మము కలిగించు దాని నడచ(గ రావా! 


భారము లయ్యెిను బ్రతుకులు. 

ఘోరము. జూడగ జనులిల కుతిలము తోడన్‌ 
నీరును గంటను గ్రుక్కిరి 

శ్రీరఘువర! కావుమయ్య! ఛిద్రము నణచన్‌ 


కం. నీల గగన ఘన శ్యామా! 
చాలిక నోర్వ(గ లేము జంప కరోనన్‌ 
ఏలకొ? జాప్యము శ్రీశా! 
ఏల(గ రావయ్య స్వామి! ఇడుములం దీర్పన్‌ 


కం. ధారణి విలవిల లాడ(గ 
బోరున విలపింప జనులు బుగులును బొందన్‌ 
శ్రీరవి కుల వంశోత్తమ! 
శ్రీరమణీ హృదయనాథ! చీల్చు కరోనన్‌ 


తే.గీ. చెట్టు కొకరు. బుట్ట కొకరన్నట్టు జనులు 
ల ల ల 
బ్రాణ మజచేతం జేకొని భయము తోండ 
సూక్ష్మక్రమి. జేయు నష్టము. జూడలేక 
కనుల నీరును గ్రక్క(గం గావవేమి? 


తే.గీ. సకల సృష్టికి మూలము సత్త్వృమీవు 
నిట్టి కీడును కలిగించు క్రిముల కేల? 
నభయ మిచ్చుచుంటి విలను 
శీఘ్ర మణచుమ! మముణాచ శ్రీహరీశ! 


కం. 


కం. 


కం. 


కం. 


ఆర్తిని దీర్చెడు వాండవు 

కర్తవు( గర్మవు( గ్రియలకు( గారకు(డవు మా 
యార్తిని, దలగింపుమయా! 

వర్తనమును గడుపు విధినిబల్కుము దేవా! 


మానవ మాతృల మైతిమి 
వేనకు వేల దొసంగులను వీక్షంచితివ! 
కాన్యగ రావా! రమణా! 


దీనుల మము సైపవయ్య! తెలిదీవి దొరా! 


శ్రీకర! నుతింతు. బ్రణతుల 
మోకరిలుచును, గరుణింప మోహన రూపా! 
నాకము జేయుమ! ధరణిని 

భీకర సింహా! కరోన పీచ మణచుమా! 


మేవడి తోడను బ్రణమిలి 

నీవే! దిక్కని యజింప నిర్ణయ విడుమా! 
త్రోవను జూపుమ! శిఘ్రము 

కోవిడు కోరలను బీకి కూరిమి. గనుమా! 


10 


కం. 


కం. 


కం. 


ల్‌ 


10 
3. వుషు మూననము 

పరిమళముల ఎదజల్లుచు( 

బరిపరి విధముల మదులకుం బరితోష మిడన్‌ 

విరితోపుల.బూయంగ మీ 

కరములతో ద్రుంచివైచి గాయ పరుతురే! 


మీ కొన గోటను గటువుంగ 

మా కుత్తుకలను జిదుముచు మము వేధింపన్‌ 
మీకిది తగునా? మానవు 

లేకద! దయలేద? ఏటికీ పను లకటా? 


మృదువగు మా జీవితములు 

సుదతుల చేతను బడంగ సూదుల తోడన్‌ 
యదలనుగ్రుచ్చుచుగూర్చ6గ 

ముదముగ మాలల ధరింత్రుముచ్చట(బడుచున్‌ 


మండు వేసవిలోనమల్లెలుగవిరిసి 
మీ మానసములకు మేల్మరులిడ( 
బుడమిని దక్కెను బూర్వజన్మఫలమో! 
మా జన్మలిటంగల్లమాన్యులార! 
౧ 
సుదతులుమీరలుసుంతయు జాలిని 


11 


చూపరు కఠినులుజోద్యమిదియె! 


క్రొ ప్పుందుజుముకొ నిమెప్పునుబొ ందుచు( 


బారవైతురుకదా! వాడినంత 


తే.గీ. ఏమి పాపము చేయగ నిటం బడితిమొ! 


జాలి లేనట్టి హృదయాల పాలంబడంగ 


ముగ తత్నము లన్నియు మోటుబార 
థ్‌ స 


బ్రకృతి తల్లి! నీకివె కోటి ప్రణతులమ్మ! 


కం. నోముకు( బూజకు( జావుకు 


కం. 


మేమిట నుపయోగ పడగ మెలపును గూర్పన్‌ 
గోముంగ విరియంగ ధరణిని 
యామపు కాలమున జీవ మణంగును మాకున్‌ 


అరవిరిసిన మా బ్రతుకులు 

నరయం(గ ఛిద్రములు మానవాళి కరములన్‌ 
ఎజు+గరె! కుసుమపు తత్త్వము 

మజచితి రేలకొ? మనుజులు మానవ జన్మన్‌ 


12 
తే.గీ. ముగ్ద తత్త్వము నెటు(గరే? ముదితలార! 
ఏల మమ్ముల నివ్విధి నేడిపింప 
తగున? మీకిది యోచించి తగిన విధిని 


మమ్ముబ్రతుకనిండు భువిని నిమ్మునొంద 


తే.గీ. మీరు సౌఖ్యము నొంద మా మెడలం బట్టి 
యుత్త రింతురు కుత్తుక లుక్కంబట్ట 
నుసురు విలవిల లాడ(గ నొక్కపట్టు 
గుచ్చి కూర్తురు ధరియింప(గొ ప్పు నందు 


ఆ.వె. ప్రాణములను బాసి పరితోషముల నిచ్చి 
యనుదినమును మీకు నందమిడ(గ 
క్రుంగి పోవ మేము కొంత యైనను జాలి. 
బడక నిష్టురము(గ నడతు రేల? 


ఆ.వె. మమ్ము విడువరండి మాన్య పడుచులార! 
వేడుచుంటిమి మమ్మ విడువరండి 
మమ్ము బ్రతుక నిండు యమ్మలార! శరణు 
జొచ్చి మిమ్ము కోరు చుంటిమమ్మ 


13 
కం. అంప6గం దేవుండు సృష్టిని 

సొంపుగంబెరుగుచు. జగతికి సోయగములతో 

నింపును గూర్చెడి మమ్ముల 

జంపక జీవింప నిండు శతకోటి నతుల్‌ 11 
(కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పాద పద్మములకు నమస్సులతో) 


4. డజ్ఞ్య లోక సవుకము 
తే.గీ. ఎలుపు వర్ణము తోడను వరలు చుండు 
నాల్లు రేకుల తామర నంద మడర 
గుదపు స్థానమె యాధార సదన మగును 
గణపతియె యధిపతి యయ్యె బ్రణతు లిడ(గ 


తే.గీ. సత మరయంగ స్వాధిష్థాన చక్ర మారు 
పరముల తమ్మి సింధూర వరమందు 
£9 £9 
నంగమునకు వెనుక నుండు నజు డధిపతి 


సలిల తత్త్వము తోడను నలరు చుండు 2 


తే.గీ. నాభి మూలము న్వెన్నులోన మణిపూర 
చక్రముండు బద్మము వల స్వర్ణ వర్ణ 
మలర( బదిరేకుల( గలిగి యమరి యుండు 
విష్ణు వధిపతి యయ్యెను వెలుగు మీర 3 


14 


తే.గీ. హృదయమునకు వెనుక నుండ రేకులు పది 
రెండు తోడ నధిపుండు రుద్రుండు కాగ 
హవనిల ననాహత మచట నంబుజమ్ము. 
బోలె వాయుతత్త్వము తోడ పొల్పు నమరు 


తే.గీ. కంఠమందు విశుద్ద చక్ర మమరంగ 
నసిత వర్ణము(దాల్చ(గ నధిపతిగను 
జీవుడు ప్రవర్తిలుచు నుండ జెల(గె నచట 


నాకసపు( దత్త్వమున వెల్లుల డరుచుండు 


తే.గీ. భ్రుకుటి యందు నాజ్ఞాచక్ర మొప్పు , రెండు 
దళములు గలిగినట్టి యా తామర వల 
ధవళ వర్ణము తోడను దనరుచుండు 
దీని కధిపతి యీశుండు తెలియరండి 


తే.గీ. బ్రహ్మరంధ్రము నందున బద్మము వల 
వేయి రేకుల తోడను విక్కవిరిసి 
ముక్తి నిచ్చునుసాధింప శక్తి కలది 
అధిపతిగ పరమేశ్వరు డమరి యుండు 


15 


తే.గీ. పరమ పూజ్యులు యోగులు బరి రిచట 


తే.గీ. 


యోగ సాధనలను బేసెనోర్పు తోడ 
ఫలము సాధించి చూపించె పరిఢవిల్లె 
మనకు, గల్గిన భాగ్యము మాన్యులార! 


చక్రసాధన జనులకు శాంతి నిడ(గ 
నాయురారోగ్యములకెప్టు నందలంబు 
జేయ గురువుల చెంతను శ్రేయమబ్బు 
సకల రోగ నిరోధమ్ము సాధకులకు 


యోగము ధ్యానము ల్లనంగ నోర్పు(గ సాధన జేయ(గన్‌ సదా 
వేగమె దర్శనం బగును పరిమి గూర్పంగ నంబుజమ్మునన్‌ 
భోగము గల్లగన్‌ జనులు బొల్పును బొందెద రెల్లరు న్ఫువిన్‌ 
యాగము వంటిదీ నియమ యబ్బెస మందురు సాధనంబుగన్‌ 


వ్‌, అన్హు యయ్య' 


. కలియుగ దైవమున్గన(గ గానముతోడ నుతించుచున్‌ సదా 


తెలియంగ జేసితీవు( నిలందీరుగ స్వామిని నెవ్విధిన్లనన్‌ 


బలు మధురంపు గీర్తనలం బాడి జనాళికి( భక్తి తత్త్వ్యమున్‌ 


బలు దెజంగుల్‌ వచించితివి ప్రాకటము న్లరి పూజ సేయగన్‌ 


10 


16 


మందాక్రాంతము: 


భారంబుల్‌ వీడి సరగున శ్రీపాద సాన్నిధ్య సేవన్‌ 
కోరంగన్‌ భక్తి పథమును గైకొంచు. గీర్తింపగన్‌ ని 
న్నారాజీవాక్షుండు గొనంగ నీయన్నమయ్యా! స్మరింత్రా 
తారా చంద్రార్కము జనులు నీ ధన్యతా ప్రాభవంబుల్‌ 


పంచచామరము: 


ల్‌ 


పరాత్పరున్లనంగ నీవు పర్వతమ్ము. జేరగన్‌ 
వరమ్ము లేమి కోరలేదు వర్తిల న్ముదమ్ముగన్‌ 
పరమ్ము కోరి భక్తితోడ పారవశ్య మొందుచున్‌ 
మురారి కీర్తనమ్ము( జేసి ముక్తి నొందినావయా! 


సురపూజి తానంద శోభనా చలపతి 
రాజీవ నేత్రుడార్త జన నాథు 

డాది దేవుడనంతు డఖిలాండ కోటి బ్ర 
హ్మాండ నాయకుడైన యక్షధరుని 

నవ్యయానంతుని నాది వరాహుని 
నభిరూపు డక్షరు డమర ప్రభుని 

సప్తాద్రి నాథుని సామగానప్రియు 
డమృతేశయుని నీరజాక్షు హరిని 


17 

తే.గీ. అన్నమయ్య కీర్తనలతో నద్రిపైన 
మాతలిద్దరి, గూడిన మహిత మూర్తి 
దలచి నిరతము గోవింద ధ్యాన మందు 
బ్రహ్మ కడిగిన పాదముం బట్టి కొలిచె 


మ.కో. మేలు గొల్పుచు నిత్యమున్‌ పలు మేలుకొల్పుల తోడుతన్‌ 
ఏలుకొమ్మని కీర్తన ల్పదె యేడుకొండలస్వామినిన్‌ 
వేలవేలుగ పాటల నృళి వేగము న్రచియింపగన్‌ 
లీలజాలము సేయగన్‌ హరి లీలలెన్నియొ చూపెనే 


కం. పదముల గట్టుచు( బాడుచు 
పదివేల శిరముల హరికి భక్తిని బూన్పన్‌ 
సదనము నందున నిత్యము 
సదమల మలరంగ భక్తి సారము నిండెన్‌ 


ఉ. నిత్యము శ్రీహరి న్షలచి నెమ్మిని గూర్చుచు పాడుచున్‌ సదా 
సత్యము దెల్పగ నృజకు సత్త్వపు తత్త్వము నేర్పెనాతడున్‌ 
ముత్యములౌ పదమ్ములను ముచ్చట గూర్చెను దేవదేవుకున్‌ 


శత్య పదమ్ముల న్మలచి స్వామికి నంకిత మిచ్చె భక్తిగన్‌ 


18 
మ. హరి నామమ్మును బాడినంత హృది( దానానంద మొందంగనే 
పరితాపం బణగంగ నిమ్మహిని పాపంబు ల్నశించున్‌ సదా 
వరశ్రీవేంకట నాథుడే కనంగ సేవారక్తు డాయన్నమ 
య్యరహి నాటల6 గూర్పగా సదమలంబౌ నందము న్‌ వందగన్‌ 


మ.కో. జోలపాటలు పాడినావట జోజొయంచును స్వామికిన్‌ 
లాలి లాలియనంగ విష్ణువు రామచక్కని వాడిగన్‌ 
పాలసంద్రపు కాంతులన్‌ హరి పాపరాయని పాన్సుపై 
లాలసమ్ముగ పవ్వళించెను రాజసమ్ముగ నందమున్‌ 


అంతట నీవని హరిని గీర్తనలతో 


eo 


నిరతము+ గీర్తించె నెమ్మి తోడ 
నర్పించె సర్వము నాతడే హరియని 
యన్యమేమియు వల దంచు భక్తి 
సంగీత సాహితి నృమసింపగను జేసె 
నైవేద్యముగ నిడె నైష్టికము(గ 
నంతరమ్మునం గొలువైయున్న స్వామిని 
నిత్యము దర్శించి నిక్కమతండె 
కాచు నీ ధరణిని కంటి రెప్పను వోలె 
యంచును జనులిల నాలకింప. 


19 
గీర్తనలను వ్రాసి కీర్తించె శౌరిని 
యద్రిని దిరుగుచు నన్నమయ్య! 


తే.గీ. మెచ్చె నాతని భక్తిని మేవడి( గని 
వైక్య మొంద(గ తనలోన నాజ్ఞ నిడ(గ 
స్వామి చెంతకు+ జేరెను వరలెం గీర్తి 
జగము గీర్తించె నాతని న్సజ్జనునింగ 10 


6. తేనె లాడు బాష 
తే.గీ. దుతమ! నినుజుచి కళయని తొట్రిలంగను 
పద్య భావన పొంతన ప్రక్కదారి 
బట, నరమనరము, వ్యర్ధ మయ్య 
ల థి థి థి 
నిను గనుగొని నప్పుట నిత్యమయ్యి 


కం. అత్తను జూచిన కోడలు 
నత్తా! యని పిలిచి నంత నత్త యెవరె? నే 
నత్త యనుచు దీర్హ మిడంగ 
నత్తను నత్తయన(దప్ప? యలుకవిడుమనెన్‌ 


20 
కం నడుమ యడాగమముల. గన 
గడు. గలవరము న్గలుగంగం గడకుం ధ్రుతంబై 
యదరంగ మజఅల మటల 


గడచంగ సంధుల గ్రహింప గటకటం దోచెన్‌ 


తే.గీ. తెలుగు తల్లి తోడుండంగ తియ్యనైన 
నాదుభాషంబల్కించెద నంద మిడెడు 
కైతలను నాదరింప(గ జోత నిడుచు 
నిలిచెద శిరమును వంచి నెమ్మితోడ 


ఆ.వె. వహ్వ! వహ్వ! యనుచు పదిమంది పొగడంగ 
కవనమందు జవము కనంగ రాదు 
దసగులంచి తెల్పం దొలగు ననౌచితి 
వరలు సతము పదము భవ్య మలర 


తే.గీ. తేనెలూరు భాష తేట తెలుగు ననుచు 
గవులుం జెప్పి రిచట గర్వముగను 
వేరు భాష లేదు విశ్వమందు 
జూడ? జేజేలు బల్కెదం జోతల( బూన్సుచున్‌ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


21 
పరుష, సమాసములను మలటిీ 

సరళము, సంధులను నేర్వ సారము దెలియున్‌ 
సరి వ్యాకరణము లర్థము 

తెటిగుల నేర్చిన పదములు. దేలిక పడునే 


ఆదికవు లిటం జూపంగ నట్టి విదని 
కవన సంపద నొంద(గం గవిగ మెలగి 
కావ్య తటిగల పైనను కదలి యాడి 
సార్థకము( జేసుకొనవలె జన్మ నిలను 


దేశ భక్తిని చాట(గతెలు(గు కవిత 

వ్రాయ సాహిత్యమందున వేయి యడుంగు 
తెలుంగు నేర్చిన జాలును తేనె లూరు 
కవనములు వేయినిట వాయగలము మనము 


దేశ భాషల(జూచిన దివ్య మైన 

పూర్వ సంపద మనభాషపొలుపునొంద 
తెలుగు మనకు నూపిరికద! తేజ మలరు 
భాష సతతము వర్ధిల్లు భాష మనది 


10 


22 


ఆ.వె. నిత్యమొక్క పదము నిక్కము(గ6 జదువ 


కం. 


బ్రతుకు. దెజువుం దెలియు రహిని బొంద 
సత్య మరయుమయ్య! సాగింపంబ్రతుకును 
దెలివి మీరి మసలు తెలు(గువా(డ! 11 


బద్దెన సుమతీ, వేమన 
సుద్దుల( జదువంగం గూరు సుప్రభ సుమతుల్‌ 
నదిక నబ్బును సరంగున 
ర్‌ 
నద్దిక మేర్పడును జూడ నశ్చరు వేలా? 12 


ఆ.వె. దేశ బాసలందు'. దెలుగులెస్స యనుచు 


గృష్టదేవరాయ తృష్ణ జెప్పి 
సుందర తెలుగనెను సుకవి భారతియరు 
నెంత గొప్ప భాష నెంచ తరము! 13 


ఆ.వె. తెలుంగు చిత్రసీమ తెరకు నెక్కించెను 


పెక్కు కావ్యములను పెరిమెన్‌ంద 
కావ్యకన్య సిగను కల్కి తురాయిలై 


భాస మొందె తెలుంగు వారి కీర్తి 14 


కం. 


కం. 


కం. 


కం. 


23 


7: ఇుర్భ ముదెలలు మ! 
మర్మము దెల్పుమ! చెలియా! 
ధర్మమ! కోపమును వీడి దరిం జేరంగ రా! 
నిర్మలమౌ నీ వదనము 
పెర్మిని వర్థింపరాదు వేగమె కనుమా! 


నీ కోపము నోర్వగలన! 
ఓ కువల నయన! తరింతు నోరిమిం జూపన్‌ 
నీ కన్నుల నెజ్టదనము 
అ 
వేకాంతుల దీపమయ్యె ప్రియమగు దానా! 


రోజంతా యీ విధముగ 

భోజన పానముల విడుట పొల్పు/గ లేదే! 
ఓ జవరాలా! తల్పుము! 

నే జేసిన తప్పులన్ని నెమ్మిని కనుమా! 


లలనా! ప్రియతమ! విడుమా! 
అలుకలు తగునా కనగనునలివేణికిటన్‌ 
కులుకుల తోడను నీవిడు 


పలుకులుకరువయ్య నాకు పలుక(గ రావా? 


కం. 


కం. 


కం. 


కం 


24 
అలసితి వీవిటంజాలును 
విలసిత మౌ నీదుమోము, బేరిమి( గనంగన్‌ 
వలికింపవె కులుకు తళుకు. 
బలికింపవె ప్రమ రాగ భావము లిచటన్‌ 


కారణ మమియు తెల్పవె! 

నీరజ! నీ కనులం జూడ నిప్పులు కురిసెన్‌ 
నేరము లెంచకు నా హృది 

భారముతో నిండియుండె భామా కనవే! 


చేసిన నేరముం దెల్పుమ! 

పూసిన పూబంతి వీవు భువిపై రాణీ! 
వాసి/గం దెచ్చెద( గోరుమ! 

బాసను మరువంగ లేను భామిని నిజమే! 


మౌనము, దాళ(గ లేనిట 

మీనాక్షీ! గనుమ నన్ను మేవడి తోడన్‌ 
ప్రాణము విలవిల లాడ(గ 

ధ్యానము నీపైన నుంచి యల్లాడితినే! 


25 
కం. శశి మబ్బులలోకేగిన 

నిశలోన గడిపిన నాకు నిబ్బరమే! నా 

శశి మిన్నక యుండిన నే 

దృశి యైనను గన(గ నిచట ధృతినిడం దగదే! 


కం. కలువకు దూరము నేగిన 
నిలువడు చంద్రుడు. గనంగ నిజమిది కనుమా! 
చెలిమివి కోపము లేటికి? 
చెలియా! దయ తోడ నీవు చెంతను నిలుమా! 


ఈ. ఎడువాక 


మ.కో. వానదేవునికై యజించుచుం బ్రార్ధన ల్సలుపంగనే 
ధ్యానము న్లండు భక్తి తోడుత నర్పణమ్మును జేయగన్‌ 
మీన మేషము లెంచ కత్తరి మేదినిన్‌ సరి చేయుచున్‌ 
వానకారును వేయికళ్ళను బ్రాతి తోడుతం జూడ(గన్‌ 

తరళము: 
వరుణ దేవుండు శీఘ్రము న్గడు వర్షము ల్లురిపింపగన్‌ 
తరలి రైతులు భూమి దున్నగ దాల్చి హాలములత్తరిన్‌ 
సరిగ జేయగ మన్ను దిబ్బల జల్లినంతనె విత్తులన్‌ 
వరల బంగరు నేలలు న్గడు భాసమొందెను జూడగన్‌ 


10 


26 

తే.గీ. జ్యేష్టమాసపు పౌర్ణమి నేరువాక 
సల్ప(గ(గృషివలురు నాడు సంతసము(గ 
జ్ఞాతి బంధువుల గలసి సాంగు కొజకు 
భూమి దున్నగం జేరిరి పొలుపు మీర 


ఉ. భూమికి నెడ్ల్డకు న్లలికి( బూజల నిండుగ నాచరింపగన్‌ 
స్వామికి మ్రైక్కుచు న్పుడమిం జక్కంగం ద్రున్ను చు విత్తగన్లడున్‌ 
హేమ ఫలంబులు గ్గలు(గ నెల్లరు తోషము నొంద(గ న్ఫృషీ 
ధామము లీ భువి నతముః దళ్ళుల నొప్పంగ నందమే కదా! 


మ.కో. రైతులున్‌ గని మోద మొంద(గ రాజసమ్ముల పైరులన్‌ 
జోత లిచ్చిరి భూమితల్లికి సోయగమ్ముల మాతకున్‌ 
బ్రాత యప్పులు+ దీరునంచును భావనమ్ముల( జేయగన్‌ 
దాత వ్రాతలుమారునంచునుధైర్యమున్‌ గను చుండగన్‌ 


చం. విరివిగ పండశగా( మురిసి వేగము గోసిన పంట నూర్చగన్‌ 
సరగున నిల్లు, టేర్చంగనె సంతస మొందిన ధర్మ భాగినిన్‌ 
బురులకు నెత్తి సర్వమును బొల్సు(గ జాగ్రత జేసినంతనే 
పరగిన సంపద న్గనుచు+ భర్తకు సేదను దీర్చె నత్తరిన్‌ 


27 


ఉ. సంతతి మెండుగన్నెనుపు సంబర మొంద(గ క్రొత్తవస్తముల్‌ 


సంతస మేర్పడ న్షడిగి సౌరులగెంతుచు నాట లాడగన్‌ 


సుంతయు బాధల నడక శోభిలె గేహము లెల్లెడ ల్లనన్‌ 


శాంతియు, భాగ్యము ల్లలిగి సౌఖ్యము లబ్బెను గ్రామ మందునన్‌ 


కం. 


కం. 


తే.గీ. 


వరము బుతువుల( దప్పక 

వర్షము మొత్తము గురిసిన పంటలు పండున్‌ 
కర్షకుని మోము నందున 

హర్షము కనిపించు నపుడె యందరు సుఖులే 


గ్రామము నందున రైతులు 

సేమముగా నున్నయెడల సీమలు వెల్లున్‌ 
సీమల తోడుత దేశము 

ధామముగా వెలయుచుండు ధన సంపదలన్‌ 


సాంగు. జేయగ పండించి సాకువాడు 
రైతు రాజైన గూర్చును రహిని భువికి 
స్వార్థ మెరుగని ప్రాణి(గ వరలు చుండె 
జయ జవాను జయకిసాను జయము జయము 


10 


ఆ.ఎ. 


ఆ.ఎ. 


ఆ.ఎ. 


ఆ.ఎ. 


28 


9. నటనలు 


రాజకీయమనిన రణరంగ మయ్యెను 
తిట్ల దండకముల తీరుంజూడ 

న్‌కరి పైన నకరున్‌ంటికాలునలేచి 
కొట్టుకొనెడుదినము+ గూడ వచ్చు 


హామిపత్రము(గననద్భుతముగనుండు 
పీఠమెక్కినంతవెడనుసల్సి 
ధనమెమూలమంచుదండు కొనువారు 
దాపురించిరయ్య! ధరణియందు 


ఓట్లకొటికు కొన్ని కోట్ల రూపాయిల 
నెజిగంజూపి శిరము నెక్కి నాట్య 

మాడు చుంద్రుమనలనసమర్దులనుజేసి 
తెలియ రండు వారి తీరు తెన్ను 


పైన మెటు(గు(జూచి వైన మెటుగుమయ్య! 
మేక వన్నె పులులు దిరుగుచుండ 
ముఖముజూచి నమ్మి మోసపోయిన మన 
చేతకాని తనముజేటుందెచ్చు 


ఆ.ఎ. 


ఆ.ఎ. 


ఆ.ఎ. 


ఆ.ఎ. 


29 
నటనలెన్న చూపి నంగనాచిని వోలె 
మాటలన్ని జెప్పెిమాయజేసి 
ఓట్లంగొల్లగొట్టియొట్టునగుపడరు 
గద్దెనెక్కివారు గదుము చుంద్రు 


కోతలెన్నా కోసి గొప్పలంజెప్పుచు 
కాళ్ళవేళ్ళంబడుచుకదలనీరు 
సాగిలంబడుదురుసన్నుతింతురు దొంగ 
దండములను బెట్టి దండుకొనంగ 


పూటకొక్కమాటపుక్కిటంబట్టుచు 
చెప్పుచుంద్రు, జనుల చిత్త మెటి(గి 
ప్రభువు లేలినట్టి ప్రభలు గడచె నేడు 


ప్రజల సామ్య మిదియె! భాగ్య మొప్ప 


ఏళ్ళు గడిచి ననిటనెదుగుంబొదుగు లేదు 
భాగ్యవంతుడయ్యె! భాగ్యశాలి 
పేదవాడు.-జూడంబిక్కుబిక్కుమనంగ 
సామ్యవాద మేది? చాటుంబడియె! 


30 

తే.గీ. ఓడిపోయిన ప్రత్యర్థి వీడి కలత 
కలసిపనిజేయునదియేమొ! గెలిచి నట్టి 
వానితో తొమ్మిదవ వింత వరలుచుండె 
రాజకీయమున బహు చిత్రమిది గనుమ! 


ఆ.వె. పైకి నుడువు మాట పజింగునుభువిలోన 
మనసులోన విషము మటు(గుచుండు 
తెలుసు కొన(గలేము తీరైన నిజమును 
మేడి పండు వలను మెఅయు చుండు 


ఉచ చన నన 


10 


32 


ఫుషమానసము 


మంత్రవాది వీర వెంకట సత్యనారాయణ 


